అథ సప్తుతింశో%ధాశయః 
స్కందశంఖచూడుల ద్వంద్వయుద్దము 
సనత్కుమార ఉవాచ | 


తదా దేవగణాస్సర్వే దానవైశ) పరాజితాః | దుదువుర్పృయభీతాశ 
శస్తాస్తక్షతవిగ్రహాః || 1 


తే పరావృత్య విశ్వేశం శంకరం శరణం యయుః | (త్రాహి త్రాహీతి 
సర్వేశేత్యూచుర్విహ్యలయా గిరా || 2 


దృష్ట్వా పరాజయం తేషాం దేవాదీనాం స శంకరః | సభయం 
వచంన శ్రుత్వా కోపముచ్చైశుకార హ || 3 


నిరీక్ష్య స కృపాదృష్ఞ్టా దేవేభ్యశాభయం దదౌ | బలం చ 
స్వగణానాం చై వర్ణయామాస తేజసా || 4 


నివాజ్జ్ఞప్తస్తదా స్కందో దానవానాం గణసహ | యుయుధో 


ఈ ౨ ౦ 


నిరృయసంభఖే$ మహావీరో హరాత్మజః || 5 


కృత్వా |కోధం వీరశబ్దం దేవో యస్తారకాంతకః | అక్షొహిణీనాం 
శతకం సమరే స జఘాన హ || 6 


రుధిరం పాతయామాస కాలీ కమలలోచనా | తేషాం శిరాంసి 
సంధిద్యు బభక్ష సహసా చ సా || 7 


సనత్కుమారుడిట్లు పలికెను- 


అపుడు దవగణములన్నియు దానవులచె ఓడింపబడి 
శస్తాస్తములచే గాయపడిన దేహములు గలవారై భయభీతులై 
పారిపోయిరి (1). వారు విశ్వేశ్వరుడగు శంకరుని వదకు తిరిగి వచ్చి 
దుఃఖముతో నిండిన వాక్కుతో 'ఓ సర్వేశ్వరా! రక్షింపుము, 
రక్షింపుము'అని పలుకుతూ శరణుజొచ్చిరి (2). ఆ దేవాదుల 
పరాజయమును గాంచి భయపూరితములగు వారి మాటలను ఎని 
ఆ శంకరుడు గొప్ప కోధమును పొందెను (3). ఆయన దేవతలపై 


దయాద్య్నష్టిని బరపి అభయమునిచ్చి తన తేజస్సుతో తన 
గణముల బలమును వర్షిల్ల జేసెను (4). అపుడు మహావీరుడు, 
శివపుతుడు అగు స్కందుడు శివుని ఆజ్ఞను పొంది యుద్రములో 
భయములేని వాడై దానవగణములతో పోరు సలిపెను (5). 
తారకాంతకుడగు ఆ స్కందుడు సింహనాదమును చేసి 
కోపించినవాడై యుదములో వంద అక్రొహిణీల సైన్యమును 
మట్టుబెబ్టెైను (6). పద్మములవంటి కన్నులు గల కాళి వారి 
సిరస్సులను దునిమి శీఘమే రక్తమును (తాగి మాంసమును 
భకించాను (7). 


పపౌ రక్తాని తేషాం చ దానవానాం సమంతతః | యుద్దం చకార 
వివిధం సురదానవభీషణమ్‌ || 8 


శతలక్షం గజేం[దాణాం శతలక్షం నృణాం తథా | సమాదాయిక 
హస్తేన ముఖీ చిక్షేప లీలయా || 9 


కబంధానాం సహసం చ సన్ననర్త రణ బహు | మహాన్‌ 
కోలాహలో జాతః కీబానాం చ భయంకరః || 10 


పునససుందః పప్రకుప్యోద్రైశ్సరవర్తం చకార హ | పాతయామాస 
క్షణతః కోటిశో%ోసురనాయకాన్‌ || 11 


దానవాశ్శరజాలేన స్కందన్య క్షతవిగహాః | భీతాః 
పదుదువుస్సరే శేషా మరణతస్తదా || 12 


వృషపర్వా విప్రచిత్తిరండశ్చాపి వికంపనః | స్కందేన యుయుధు 
సాార్టం తేన సర్వే క్రమేణ చ || 13 


మహామారీ చ యుయుధథే న బభూవ పరాజ్‌ముఖీ | బభూవస్తే 
క్షతాంగాశ) స్కంద శకి పపీడితా || 14 


ఆమె అన్నివెపులనుండి ఆ దానవుల రక్తమును తాగుచూ, 
దేవతలకు దానవులకు కూడ భయమును గొల్పు వివిధరకముల 
యుధమును చేసెను (8). ఆమె కోటి శేష్టమగు ఏనుగులను 
మరియు కోటి మంది మానవులను ఒకే చేతితో పట్టుకొని అవలీలగా 


నోటిలో పారవైచుకొనాను (9). ఆ యుదములో వేలాది 
మొండెములు అనేక రకములుగా నాట్యమాడినవి. పిరికి వారికి 
భయమును గొలుు పెద్ద కోలాహలము చెలరేగెను (10). మరల 
స్కందుడు పెదగా కోపించి బాణముల వరమును కురింపించి, 
క్షణకాలములో కోటి మంది రాక్షస వీరులను నేల గూలెను (11). 
స్కందుని బాణ పరంపరచే తెగిన దెహములు కలిగి మరణించగా 
మిగిలిన దానవులందరు అపుడు పారిపోయిరి (12). వృషపర్వుడు, 
విప్రచిత్తి, దండుడు మరయు వికంపనుడు అను వారందరు 
వరుసగా స్కందునితో యుధమును చేసిరి. (13). మహామారి కూడ 
వెన్ను చూపకుండా యుద్ధమును చేసెను. స్కందుని శక్తి- 
ఆయుధముచె వారు తగిన అవయవములు గలవారై అధికమగు 
పీడను పొందిరి (14). 


మహామారీస్కందయోశ్న విజయో%భూతదా మునే | 
నేదురుందుభయస్స్యరే పుప్పువృష్టిః పపాత హ || 15 
స్కందస్య సమరం దృష్ట్వా మహారౌదం తమద్యుతమ్‌ | 
దానవానాం క్షయకరం యథా ప్రకృతి కల్పుకమ్‌ ||16 


మహామారీ కృతం తచ్చోపదవం క్షయహేతుకమ్‌ | చుకోపాతీవ 
సహసా సన్నద్దో%భూత్స్వయం తదా || 17 


వరం విమానమారుహ్య నానాశన్తాస్త సంయుతమ్‌ | అభయం 
సర్వవీరాణాం నానారత్న పరిచ్చుదమ్‌ || 18 


మహావీరైశ్శృంఖచూడో జగామ రథమథధ్యతః | ధనుర్వికృష్య 
కర్ణాంతం చకార శరవరణమ్‌ || 19 


తస్య సా శరవృష్ణశ) దుర్నివార్యా భయంకరీ | మహూఘోరాంధ 
కారశ్చ వధస్థానె బభూవ హ || 20 


దేవాః ప్రదుదదువుః సర్వే యో%న్యో నందిశ్వరాదయః | ఎక ఎవ 
కార్తికేయస్తస్థా సమరమూర్తని || 21 


ఓ మునీ! అపుడు మహామారి, స్కందుడు విజయమును పాందిరి. 
స్వరములో దుందుభులు (మోగెను. పూల వాన కురిసెను (15). 
మిక్కిలి భయంకరము, అదుతము, ప్రకృతి శకులను బోలి 
దానవులను వినాశమొనర్పునది అగు ఆ స్కందుని సమరమును 
గాంచి (16), మహామారిచే చేయబడిన వినాశకరమగు ఆ 
ఉపష్మదవమును కూడ గాంచి, అపుడు శంఖచూడుడు మిక్కిలి 
కోపించి వెంటనే స్వయముగా యుధమునకు సన్నద్దుడై (17), 
అనేక శస్తాస్త్రములతో గూడినది, దానవవీరులందరికీ 
అభయమునిచ్చునది, అనేక శేష్టవస్తువులతో నిర్మితమైనది అగు 
శేష్టవిమానమునెక్కి (18), మహావీరులతో గూడి యుదరంగమునకు 
వెళ్లను. ఆతడు ఆ విమానరూపమగు రథమధ్యములో నున్న వాడ 
ఆకర్షాంతము నారిత్రాటిని లాగి బాణముల వరమును కురిపించాను 
(19). ఆతని ఆ బాణవర్గము భయంకరమైనది, నివారింపశక్యము 
కానిది. వధస్థానము వంటి ఆ యుదభూమిలో మిక్కిలి 
భయంకరమగు చీకటి నాలకొనాను (20). దేవతలు, మరియు 
నందీశ్వరుడు మొదలగు ఇతరుల అందరు పరుగెతిరి. 
రణరంగములో స్కందుడు ఒక్కడు మా।తమే నిలబడి యుండెను 
(21) 


పర్వతానాం చ సర్పాణాం నాగానాం శాఫీనాం తథా | రాజా చకార 
వృష్టిం చ దుర్నివార్యాం భయంకరీమ్‌ || 22 


తద్వృషా$ పహతస్కుందో బభూవ శివనందనః | నీహారేణ చ 
సాందదేణ సంవృతో భాస్కరో యథా || 23 


నానావిధాం స్వమాయాం చ చకార మయదర్శితామ్‌ | తాం నావిదన్‌ 
సురాః కేపి గణాశ) మునిసత్తమ || 24 


తదైవ శంఖచూడశ్చ మహామాయీ మహాబలః | శ#*రేణకేన 
దివ్యేన ధనుశ్సాచ్చౌద తస్య వై || 25 


బభంజ త్మదథం దివ్యం చిచ్చేద రథ పీడకాన్‌। మయూరం జర్టరీ 
భూతం దివా$ స్తేణ చకార సః ||26 


శక్తిం చిక్షేప సూర్యాభాం తస్య వక్షసి ఘాతినీమ్‌ | మూర్చా మవాప 
సహసా తతర్పహారేణ స క్షణమ్‌ || 27 


పునశ్చ చేతనాం [ప్రాప్య కార్తికః పరవీరహా | రత్నేం[దసారనిర్మాణ 
మారురోహ స్వవాహనమ్‌ || 28 


శంఖచూడుడు పర్వతములను, సర్పములను, కొండచిలువలను, 
మరియు వృక్షములను వర్గరూపములో కురిపించాను. 
భయంకరమగు ఆ వరమును నివారించుట సంభవము కాదు (22). 
ఆ వర్తముచే కొట్టబడిన నివప్తతుడగు స్కందుడు దట్టమగు 
మంచుచె కప్పబడిన సూర్యుని వలె నుండెను (23). ఆతడు 
మయుడు నెరించిన వివిధరకముల మాయను [ఏదర్శించెను. ఓ 
మహర! దేవతలలో మరియు గణములలో ఒక్కరైననూ ఆ 
మాయను తెలియలేకపోయిరి (24). అదే సమయములో 
మహామాయావి, మహాబలశాలి యగు శంఖచూడుడు ఒక దివ్యమగు 
బాణముతో స్కందుని ధనస్సును విరుగ గొబ్టిను (25). ఆతడు 
స్కందుని దివ్యరథమును విరుగగొట్టి, రథమును లాగు 
గురములను సంహరించి దివ్యమగు అ్యస్తముతో నెమలిని కూడ 
న్నిష్కియముగా చేసెను (26). ఆతడు సూర్యకాంతి కలిగిన 
పాణములను తీసే శక్తితో స్కందుని వక్షఃసలముపై కొట్టగా, ఆతడు 
ఆ దెబ్బచే వెంటనే క్షణకాలము మూరిిలైెను (27). శతువీరులను 
సంహరించే స్కందుడు మరల తెలివిని పొంది, గొప్ప రత్నమును 
పొదిగి దృఢముగా నిర్మింపబడిన తన వాహనము నెౌక్కెను (28). 


స్మృతా పాదౌ మహాశస్య సాంబికన్య చ షణ్ముఖః | శ[స్తా[స్తాణి 
గృహీత్రైవ చకార రణముల్పణమ్‌ || 29 

సరాంశ్ప పర్వతాంశ్రవ వృక్షాంశు ప్రస్తరాంస్తథా | 
సర్వాంశ్సిచ్చేద కోపేన దివ్యాాస్తేణ శివాత్మజః || 30 


వహ్నిం నివారయామాస పార్థనన శ#*#రేణ హ | రథం ధనుశ్చ 
చిచ్చేద శంఖచూడస్య లీలయా || 31 


సన్నాహం సర్వవాహాంశ్చ కిరీటం ముకుటోజ్బలమ్‌ | వీరశబ్దం 
చకారాసౌ జగర్త చ పునః పునః || 32 


కాలీ గృహీత్వా తం కోడే నినాయ శివసన్నిధౌ | జ్ఞానేనం తం 
నివశ్చాపి జీవయామాన లీలయా ।| 36 


దదౌ బలమనంతం చ సముత్తనస్టౌ ప్రతాపవాన్‌ | గమనాయ మతిం 
చ[కైే పునస్తుత శివాత్మజః || 37 


ఏతస్మిన్నంతరే వీరో వీరభ్యదో మహాబలః | శంఖచూడేన 
యుయుధొ సమరే బలశాలినా || 38 


వవర్గ సమరే™ేస్తాణి యాని యాని చ దానవః | చిచ్చేద లీలయా 
వీరస్తాని తాని నిజైశ్శరైః || 39 


దివ్యాన్య[స్తాణి శతశో ముముచే దానవేశ్వరః | తాని చిచ్చేద తం 
బాణరీరభ[దః ప్రతాపవాన్‌ || 40 


అధాతీవ చుకోపోచైశృంఖచూడః ప్రతాపవాన్‌ | శక్త్యా జగానోరసి 
తం స చకంపే పపాత కొ || 41 


క్షణ న చేతనాం [ప్రాప్య సముత్తస్థొ గణ శ్వరః | జగాహ చ 
ధనుర్ప్ఫూయో వీరభదో గణాగణీః || 42 


కాళి ఆతనిని తన ఒడిలోనికి తీసుకొని శివునిసన్నిధికి చేర్చగా, 
నివుడు తన జ్ఞానముచే ఆతనిని అవలీలగా జీవింపజేసెను (36). 
మరియు శివుడు ఆతనికి అనంతబలమునిచ్చాను. అపుడు 
(పతాపశాలి, శివపుతుడునగు స్కందుడు లేచి నిలబడి, మరల 
బయలుదేరుటకు సిదపడెను (37). ఇంతలో వీరుడు, 
మహాబలుడు అగు వీరభదుడు యుద్దములో గొప్ప బలమును 
(ప్రదర్శించే శంఖచూడునితో పోరాడెను (38). శంఖచూడుడు 
యుద్దములో ఏయే అ[స్తములను వర్గమువలె కురిపించెనో, ఆయా 
అ(స్తములను వీరుడగు వీరభ్యదుడు తన బాణములచే అవలీలగా 
ఛేదించెను (39). ఆ రాక్షసరాజు వందలాది దివ్యా స్తములను 
పయోగించెను ప్రతాప శాలియగు వీరభ[దుడు వాటిని తన 


బాణములతో ఛేదించి వానిని కొపిను (40). అపుడు 
పతాపవంతుడగు శంఖచూడుడు మిక్కిలి కోపించి ఆతనిని శక్తితో 
వక్షస్థలము నందు కొట్టేను. ఆతడు ఆ దెబ్బకు చలించినలపై 
బడెను (41). గణాధ్వ్యక్షులలో అ[గసరుడగు వీరభదుడు క్షణములో 
తెలివిని దెచ్చు కొని లేచి నిలబడి మరల ధనస్సును చేతబక్పును 
(42), 


ఏతసిన్నంతరే కాలీ జగామ సమరం పునః | భక్షితుం దానవాన్‌ 
స్వాంశ రక్షితుం కార్తికేచ్చయా || 43 


వీరాస్తామను జగుశ్వ తే చ నందీశ్వరాదయః | సర్వే దేవాశ్చ 
గంధరా$ యక్షా రక్షాంసి పన్నగాః || 44 


వాద్యభాండాశ) బహుశశ్శతశో మధువాహకాః | 
పునసృముద్యతాశ్చాసన్‌ వీరా ఉభయతో%భిలాః || 45 


ఇతి వీశివమహాపురాణ రుదసంహితాయాం యుద్దఖండే 
ససైన్యశంఖచూడ యుధవరనం నామ సప్త తింశోజధ్యాయః (37). 


ఇంతలో కాళి స్కందుని కోర్కెపె, దానవులను భక్షించి తన వారిని 
రక్షించుట కొరకై మరల యుద్రరంగమునకు వెళ్తాను (43). 
నందీశ్వరుడు మొదలగు వీరులు, సర్వదేవతలు, గంధర్వులు, 
యక్షులు, రాక్షసులు, మరియు నాగులు ఆమె వెనుక నడిచిరి 
(44). వాద్యములను [మోగించువారు, మరియు మధువును 
అందించు వారు పెదసంఖ్యలో అనుసరించిరి. మరల రెండు 
పక్షములలోని వీరులందరు యుద్దమునకు సన్నద్దులరి (45). 


శి శివమహాపురాణములో రుదసంహితయందలి యుదఖండలో 
స్కందశంఖచూడుల ద్వంద్వ యుద్దవర్గనమనే ముప్పది ఎడవ 
అధ్యాయము ముగిసినది (37). 


